అథ వింశో%ధాశయః 
రుద్రగణములతో రాక్షసుల యుద్దము 
వ్యాస ఉవాచ | 


సనత్కుమార సర్వజ్ఞ కథా తే శ్రావితాదుతా | మహాప్రభోశ్శంకరన్య 
యత లీలా చ పావనీ || 1 


ఇదానీం [బబూహి సుప్రీత్యా కృపాం కృత్వా మమోపరి | రాహుర్ముక్తః 
కుత గతః పరుషేణ మహామునే || 2 


వ్యాసుడిటు పలికెను- 


ఓ సనత్కుమారా! సర్వజ్ఞాడవగు నీవు శంకరమహాప్రభుని 
అదుతగాధను వినిపించితివి. ఈ గాధలోని లీల పావనము (1). ఓ 
మహర్షీ! నీవిపుడు నాపై దయను చూపి, ఆ పురుషునిచే 
విడిచిపెట్టబడిన రాహువు ఎచటకు వెళ్తాను? అను విషయమును 
మిక్కలి (పీతితో చెప్పుము (2). 


సూత ఉవాచ | 


ఇత్యాకర్య వచస్తస్య వ్యాసస్యామిత మెధసః | ప్రత్యువాచ 
పసన్నాత్మా (బబహ్మపతో మహామునిః || 3 


సూతుడిట్లు పలికెను- 


మహాబుది మంతుడగు ఆ వ్యాసుని ఈ మాటను విని 
[బహ్మపుతుడగు ఆ మహర్షి ఏసన్మగు మనస్సు గలవాడై ఇట్లు 
బదులిడాను (3). 


సనత్కుమార ఉవాచ | 


రాహుర్విముక్తో యస్తేన నో%పి తద్వర్వరస్థలే | అతస్సు వర్వరో 
భూతి ఇతి భూమౌ (పథాం గతః || 4 


తతస్స మన్యమానస్స్వం పునర్తనిమథానత;ః | గతగర్వో జగామాథ 
జలంధరపురం శళిశోనైః || 5 


జలంధరాయ సో%భ్యేత్య సర్వమీశ విచేష్టితమ్‌ | కథయామాస 
తద్వ్యాసాద్వ్యాసన దైత్యశ్వరాయ వై || 6 


జలంధరస్తు త్చ్బుత్వా కోపాకులిత వి(గహః | బభూవ బలవాన్‌ 
సింధుపుతో దైతేేందసత్తమః || 7 


తతః కోపపరాదీన మాననో దైత్య సత్తమః | ఉద్యోగం 
సర్వసైన్యానాం దైత్యానామాదిదోశ హ || 8 


సనత్కుమారుడిట్లు పలికెను- 


ఆ పురుషుడు రాహువును అభీరదేశములో విడిచి పెట్టుటచే, 
రాహువు జాతి బాహ్యుడై, భూలోకములో అట్టి ప్రఖ్యాతిని 
గాంచినాడు (4). తరువాత ఆతడు తనకు పునరన్మ లభించినదని 
భావించి తలవంచుకొని తొలగిన గర్వము గలవాడై మెల్లగా 
జలంధరుని నగరమును చేరెను (5). ఓ వ్యాసా! ఆతడు 
జలంధరుని వద్దకు వెళి ఈశ్వరుని వకవహారము నంత నూ ఆ 
రాక్షసరాజునకు సంగహముగా చెప్పెను (6). సముదపుతుడు, 
రాక్షసవీరులలో (శేషుడు, బలవంతుడు అగు జలంధరుడు ఆ 
వృత్తాంతమును విని కోపముతో కదలిపోయిన దేహము గలవాడు 
ఆయెను (7). అపుడు కొపమునకు పూర్తిగా వశశశిమైన మనస్సు 
గల ఆ రాక్షసవీరుడు రాక్షససైన్యములన్నియు యుద్ధమునకు 
సన్నధము కావలెనని ఆదెశించెను (8). 


జలంధర ఉవాచ | 


నిగచుంత్వఖిలా దైత్యాః కాలనేమిముఖాః ఖలు | తథా 
శనుంభనిశుంభాద్వ్యా వీరాస్ప్వుబలసంయుతాః || 9 


కోటివీరకులోత్స)న్నాః కుంబువంశ్యాశ్చ దౌర్హృదాః | కాలకాః 
కాలకేయాశ మౌర్యా ధౌయమాస్తధథైవ చ || 10 


ఇత్యాజ్ఞాప్యాసురపతిస్సింధుప్తుతః ప్రతాపవాన్‌ | నిర్ద్షగామాశు 
దైత్యానాం కోటిభిః పరివారితః || 11 


తతస్తస్యాగతశ్శుకో రాహుశిిన్నగిరో%ోభవత్‌ | 
ముకుటాశాపతదూమౌ వేగా(త్పగ్థలితస్తదా || 12 


వ్యరాజత నభః పూర్ణం పావృషీవ యథా ఘనైః | జాతా అశకునా 
భూరి మహూప(దవసూచకాః || 13 


తస్యోద్యోగం తథా దృష్టా గీర్వాణాస్తే సవాసవాః | అలక్షితాస్తదా 
జగుః కైలాసం శంకరాలయమ్‌ || 14 


తత గత్వా శివం దృష్ట్వా సుపణమ్య సవాసవాః | దౌెవాస్సుర్వే 
నతస్కంధాః కరౌ బద్వ్వా చ తుష్టువః || 15 


జలంధరుడిట్లు పలికను- 


కాలనేమి, శుంభుడు, నిశుంభుడు మొదలగు రాక్షసవిరులందరు 
తమ సైన్యములతో గూడి బయలుదేరెదరు గాక! (9) 
కోటివీరకులమునందు పుట్టిన వారు, కంబు వంశజాతులు, 
దౌర్భృదులు, కాలకులు, కాలకేయులు, మౌర్యులు మరియు 
ధూములు కూడ బయల్వెడలెదరు గాక! (10) సముదపుతుడు, 
పతాపవంతుడు అగు ఆ రాక్షసరాజు ఈ విధముగా ఆజ్ఞాపించి కోట్ల 
రాక్షసులతో చుట్టు వారబడి యున్నవాడై శీఘ్రముగా బయలు 
దేరెను (11). ఆతనికి ముందు శుక్రుడు మరియు తెగిన శిరస్సుతో 
కూడిన రాహువు నడిచిరి. అపుడాతని కిరీటము వేగము వలన జారి 
భూమిపై పడెను (12). ఆకాశమంతయు వర్షాకాలములో వలె 
మేఘములతో నిండి ప్రకాశించెను. గొప్ప ఉపదవమును సూచించే 
అపశకునములు అధికముగా బయలు దేరెను (13). ఆతని 
సైన్యోద్యోగమును పరికించిన ఇంద్రాదిదేవతలు అపుడాతనికి 
కానరాకుండా శంకరుని నివాసమగు కైలాసమునకు వెలిరి (14). 
ఇందాది దేవతలు అందరు అచటకు వెలి శివుని దర్శించి తలలు 
వంచి నమస్కరించి చేతులు జోడించి స్తుతించిరి (15). 


దేవా ఊచుః | 


దేవదేవ మహాదేవ కరుణాకర శంకర | నమస్తోస్తు మహేశాన పాహి 
న శృరణాగతాన || 16 


విహ్వలా వయమతుుగం జలంధరకృతాత్‌ర్పభో | ఉప(దవాత్స 
దేవేందాస్థాంన భష్టాః క్షితిప్టితాః || 17 


న జానాసి కథం స్వామిన్‌ దేవాపత్తిమిమాం ప్రభో | తస్మాన్నో 
రక్షణారాయ జహి సాగరనందనమ్‌ || 18 


అస్మాకం రక్షణారాయ యత్వ్పూర్వుం గరుడధ్వజ: | 
నియోజితస్త్వ్వయా నాథ న క్షమనో్ఫో%ద్య రక్షితుమ్‌ || 19 


తదధీనో గృహే తస్య తిష్టత్యద్య మయా సహ | వయం చ తత 
తెషామస్తదాజ్ఞావశగాసురాః || 20 


అలక్షితా వయం చాతగతా శృంభో త్వదంతికమ్‌ | స ఆయాతి 
త్వయా కర్తుం రణం సింధుసుతో బలీ || 21 


అతన్స్వామిన రణ త్వం తమవిలంబం జలంధరమ్‌ | 
హంతుమర్తసి సర్వజ్ఞ 


పాహి నశ్శరణాగతాన్‌ || 22 
దెవతలిటు పలికిరి - 


ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! నీకు నమస్కారమగు 
గాక! ఓ మహేశ్వరా! శరణు పొందిన మమ్ములను కాపాడుము (16). 
ఓ ప్రభూ! దేవేందునితో సహా మేమందరము స్థాన భ్రష్ణులమై 
భూమియందు నివసిస్తూ జలంధరుడు చేయుచున్న 
ఉపష్మదవములచే చాల దుఃఖీతులమై ఉన్నాము (17). ఓ స్వామి! 
(ప్రభూ! దేవతలకు వచ్చి పడిన ఈ ఆపదను నీవు ఎరుంగక పోవుట 
ఎట్లు సంభవము? కావున మమ్ములను రక్షించుటకొరకై 
సముదతనయుడగు జలంధరుని సంహరించుము (18). ఓ నాథా! 
నీవు పూర్వము మా రక్షణకొరకై గరుడవాహనుడగు విష్టువును 
ఆదేశించి యుంటివి. కాని ఆతడీ నాడు మమ్ములను రక్షింప 
సమర్తుడు గాడు (19). అతడు లక్ష్మీదేవితో సహా జలంధరునకు 


వశుడై వాని గృహములో నివసించుచున్నాడు. వాని ఆజ్ఞకు 
వశవరులమగు మెము దేవతలము కూడా అచటనే ఉన్నాము 
(20). ఓ శంభూ! బలవంతుడగు ఆ సముదతనయుడు నీతో 
యుద్రమును చేయుటకు వచ్చుచున్నాడు. మేము ఆతని కంట 
బడకుండగా ఇచటకు నీ సన్నిధికి వచ్చి యుంటిమి (21). ఓ 
స్వామీ! కావున నీవు శీఘ్రముగా ఆ జలంధరుని యుద్దములో 
సంహరించ తగుదువు. ఓ సర్వజ్ఞా! శరణు జొదింన మమ్ములను 
రక్షింపుము (22). 


సనత్కుమార ఉవాచ | 


ఇతుక్తా తే సురాస్సర్వే ప్రభుం నత్వా సవాసవాః | పాదా నిరీక్ష్య 
సంతస్తుర్మహాశస్య వినమకాః ||23 


ఇతి దేవవచడశుతా$ ప్రహస్య వృషభధ్వః | దుతం విష్ణుం 
సమాహూయ వచనం చేదమ।బవీత్‌ || 24 


సనత్కుమారుడిట్లు పలికెను- 


ఆ ఇందాది దేవతలందరు ఇట్లు పలికి ఆ ప్రభువునకు ప్రణమిల్లి 
మహేశ్వరుని పాదములను దర్శిస్తూ వినయముతో నిలబడిరి (23). 
వృషభద్వజుడగు శివుడు దేవతల ఈ మాటలను విని నవ్వి 
వెంటనే విష్ణువును పిలిపించి ఈ మాటను పలికెను (24). 


ఈశ్వర ఉవాచ | 


హృషీకేశ మహావిష్తో దేవాశ్చాత సమాగతాః | జలంధర కృతాపీడా 
శరణం మే%ితివిహ్వలాః || 25 


జలంధరః కథం విష్తో సంగరే న హతస్త్వ్వయా | తదహం చాపి 
యాతో సి త్యక్త్వా వైకుంఠమాత్మనః || 26 


మయా నియోజితస్త్వ్వం హి సాధు సంరక్షణాయ చ | నిగహాయ 
ఖలానాం చ స్వతంతేణ విహారిణా || 27 


ఈశ్వరుడిట్లు పలికెను - 


ఓ ఇందియాధిపతీ! మహావిష్టూ! జలంధరునిచే పీడింపబడి 
మిక్కిలి దుఃఖమును పొందిన దేవతలు ఇచటకు వచ్చి నన్ను 
శరణు పొందినారు (25). ఓ విష్ణూ! నీవు యుదములో జలంధరుని 
సంహరించ పోవుటకు కారణమేమి? పైగా, నీవు వైకుంఠమును 
విడిచిపెట్టి వాని గృహమునకు చేరు కొంటివి (26). 
స్వతం[తుడను, లీలావిహారిని అగు నేను నిన్ను సాధుపురుషుల 
రక్షణకొరకు, దుష్టుల శిక్షణ కొరకు నియోగించి యున్నాను గదా! 
(27) 


సనత్కుమార ఉవాచ | 


ఇత్యాకర్త్య మహేశస్య వచనం గరుడధ్వజః | ప్రత్యువాచ వినీతాత్తా 
నతక స్సాంజలిర్తరిః || 28 


సనత్కుమారుడిట్లు పలికెను - 


మహేశ్వరుని ఈ మాటను విని గరుడధ్వజుడగు విష్ణువు 
వినయముతో నిండిన అంతః కరణము గలవాడై చేతులు జోడించి 
నమస్కరించి ఇట్లు బదులిడెను (28). 


విష్ణురువాచ | 


తవాంశసంభవాతచ్చ (భాతృతాచు తథా ఢియః | మయా న 
నిహతస్సుంఖ్యీ త్వమేనం జహి దానవమ్‌ || 29 


మహాబలో మహావీర్కొజేయ స్పర్వదివౌకసామ్‌ | అన్యేషాం చాపి 
దేవేశ సత్యమేతద్‌ర్పువిమ్యహమ్‌ || 30 


మయా కృతో రణస్తేన చిరం దేవాన్వితేన వై | మదుపాయో న 
ప్రవృత్తస్తస్కిన్‌ దానవపుంగవే || 31 


తత్పురాక్రమతస్తుషో వరం బూహీత్యహం ఖలు | ఇతి మద్వచనం 
(శుత్వా స వవే వరముత్తమమ్‌ || ౩2 


మద్చుగిన్యా మయా సారం,మరె హే ససురో వస: | మదధీనో 
మహావిష్లో ఇత్యహం తధృహం గతః || 33 


విష్ణువు ఇట్లు పలికెను - 


నీ అంశనుండి జన్మించిన వాడగుట, లక్ష్మికి నోదరుడగు అను 
కారణములచే ఆ రాక్షసుని నేను యుద్దములో సంహరించలేదు. 
వానిని నీవే సంహరించుము (29) ఓ దేవదేవా! మహాబలుడు, 
మహావీరుడు అగు ఆ రాక్షసుని సర్వదేవతలు గాని, ఇతరులు గాని 
జయించలేరు. ఈ నామాట సత్యము (30). నేను దేవతలతో గూడి 
చిరకాలము ఆ రాక్షస వీరునితో యుధమును చేసితిని. నా 
ఉపాయము వాని యందు విఫలమాయిను (31). ఆతని 
పరాక్రమమునకు నేను సంతసిల్లి 'వరమును కోరుకొనుము' అని 
పలికితెని. నా ఈ మాటను విని ఆతడు ఉతమమగు వరమును 
కోరెను (32). 'ఓ మహావిష్టు! నా సోదరియగు లక్షి,తో మరియు 
దేవతలతో గూడి నా ఇంటిలో నివసించుము; నాకు ఆధీనుడవై 
ఉండుము' అని ఆతడు కోరినాడు. కావుననే, నేనాతని 
గృహమునకు వెళియుంటిని (33). 


సనత్కుమార ఉవాచ | 


ఇతి విమ్షోర్వచశుతా శంకరస్స మహెశ్వరః | విహస్యోవాచ 
సుప్రీతస్సదయో భక్తవత్సలః || 34 


సనత్కుమారుడిట్లు పలికెను- 


విష్ణువు యొక్క, ఈ మాటను విని, మంగళకరుడు దయామయుడు 
భక్తవత్సలుడు నగు ఆ మహేశ్వరుడు మిక్కిలి సంతసిలి నవ్వుతూ 
ఇటు పలికెను (34). 


మహేశ్వర ఉవాచ | 


సూ విషో సురవర్య త్వం శృణు మద్వాక్యమాదరాత్‌ | జలంధరం 
మహాదైత్యం హనిమ్యామి న సంశయః || 35 


స్వస్థానం గచ్చు నిర్సీతో దేవా గచుంత్వపి (ధువమ్‌ | నిరయా 
వీతసందేహా హతం మతా$%సురాధిపమ్‌ || 36 


మహేశ్వరుడిటు పలికెను- 


దేవతలలో (శేషుడవగు ఓ విష్ణూ! నా మాటను నీవు శద్దతో వినుము. 
మహారాక్షసుడగు జలంధరుని నిస్సందేహముగా సంహరించగలను 
(35). నీవు నిర్భయముగా నీ స్థానమునకు వెళుము. ఆ రాక్షసరాజు 
హతుడైనాడని తలంచి దేవతలు కూడా నిస్సందేహముగా 
నిర్భయముగా నిశ్చయముగా తమ సానములకు వెళొదరు గాక! 
(36). 


సనత్కుమార ఉవాచ | 


ఇతి [శుత్వా మహేశన్య వచనం స రమాపతిః | సనిర్ధరో జగామాశు 
స్వవ్రానం గతసంశయః || 37 


ఏతస్మిన్నంతరే వ్యాస స దైత్యేందోతివ్నికమః | 
సన్నద్దెారసురైస్సార్దం శెలప్రాంతం య,° బలీ || 38 


కెలాసమవరుధాధ మహతా సేనయా యుతః | సంతన్లా 
కాలసంకాశః కుర్వన్‌ సింహరవం మహాన్‌ || 39 


అథ కోలాహలం [(శుత్వా దైత్యనాదసముదృవమ్‌ | చుడోధాతి 
మహేశానో మహాలీలః ఖలాంతకః || 40 


సమాదిదెశ సంఖ్యాయ స్వగణాన్‌ స మహాబలాన్‌ | 
నంద్యాదికాన్మహాదేవో మహోతిః కౌతుకీ హరః || 41 


నందీభముఖసేనానీ ముఖాస్ఫరే శివాజ్ఞయా | గణాశ్చ 
సమనహ్యంత యుద్దాయాతెత్వరానిితాః || 42 


అవతేరురణాస్సుర్వే కైలాసాత్‌ర్కోధ దుర్శదాః | వఖంతో 
రణశబ్దాంశ) మహావీరా రణాయ హి || 43 


సనత్కుమారుడిట్లు పలికెను- 


మహేశ్వరుని ఈ మాటను విని ఆ లక్ష్మీపతి తొలగిన సంశయములు 
గల వాడై దేవతలతో గూడి తన స్థానమునకు శీఘ్రముగా 
చేరుకొనాను (37). ఓ వ్యాసా! ఇంతలో మహాపరాక్రమ శాలి, 
బలశాలి అగు ఆ రాక్షసరాజు యుద్ధ సన్నద్దులైన రాక్షసులతో 


గూడి కైలాసపర్వత సమీపమునకు చేరెను (38). యమునితో 
సమమగు ఆ జలంధరుడు పెద్దసేనతో గూడిన వాడై కెలాసమును 
ముట్టడించి సింహనాదమును చేయుచూ ఉత్కర గల వాడై 
స్థిరముగా నుండెను (39). గొప్పు లీలలు గలవాడు, 
దుష్టసంహారకుడు అగు శివుడు రాక్షసుల సింహనాదమునుండి 
బయత్వెడలిన ఆ కోలాహలమును విని అపుడు మిక్కిలి కోపించెను 
(40). గొప్ప లీలలు గలవాడు, యుద్దమునందు ఉత్సాహము 
గలవాడు, పాపహారి అగు మహాదేవుడు మహాబలశాలురగు నంది 
మొదలైన తన గణములను యుదమునకు ఆదేశించెను (41). 
నంది, విఘ్నుశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణములందరు 
శివుని ఆజ్జిచే మిక్కిలి వేగముతో యుద్దమునకు సన్నద్దులరి. (42). 
కోధముచే మిక్కిలి మదించి ఉన్న మహావీరులగు గణములందరు 
సింహనాదములను చేయుచూ యుద్దము కొరకై కైలాసమునుండి 
[కిందకు దిగిరి (43). 


తతస)మభవదుుద్దం కైలానోపత్యకాసను వై | ప్రమధథధాధిపదైత్యానాం 
ఘోరం శ[స్తా[స్తసంకులమ్‌ || 44 


భేరీమృదంగశంఖా ఘైర్ని స్వానై ర్వీరహర్తణః | 
గజాశ్వరథశ శశ బశ) నాదితా భూర్వ్యకంపత || 45 


శక్తితో మరబాణౌమఘైరుసలైః పాశపట్టిశెః | వ్యరాజత సభః పూర్ణం 
ముక్తాభిరివ సంవృతమ్‌ || 46 


నిహతైరివ నాగాశ్వెః పత్తిభిరూర్వారాజత | వజాహతెః పర్వతేం[దైః 
పూర్వుమాసీత్సు సంవృతా || 47 

(పమథాహత దైతౌమఘొర్దెత్యాహతగణస్తథా | 
వసాసృజ్‌మాంసపంకాఢా; భూరగమ్యాభవత్తదా || 48 
పమధాహతదాతౌౌఘాన్‌ భాగవస్నమజీవయత్‌ | యుద్ద పునః 
పునశెవ మృత సంజీవనీ బలాత్‌ || 49 


దృష్టా వ్యాకులితాస్తాంస్తు గణాస్సర్వే భయార్దితా;ః | 
శశంసురేవదేవాయ సర్వే శుక్రవిచేష్టితమ్‌ || 50 


తరువాత కైలాస పర్వత నానువులయందు ప్రమథ గణములకు 
రాక్షసులకు మధ్య శస్త - అ|స్తములతో అల్లకల్లోలముగనున్న 
ఘోరయుదము జరిగెను (44). భేరీలు, మృదంగములు, 
శంఖములు ధ్వని చేయుచూ వీరులకు ఉత్సాహము 
కలిగించుచుండెను. ఎనుగులు, గుురములు మరియు రథముల 
శబములచే భూమి మారుమోగి కంపించెను (45). శక్తి, తోమర, 
ముసల, పాశ, పటిశములను ఆయుధములతో మరియు 
బాణసమూహములతో నిండియున్న ఆకాశము అంతయూ 
ముత్యములను వెదజలీనటు ప్రకాశించెను (46). సంహరింపబడిన 
ఏనుగులతో, గురములతో మరియు పదాతిసైనికులతో 
నిండియున్న భూమి, పూర్వము వ(జముచె కొట్టబడిన 
పర్వత(శేషములచే కప్పబడి ఉన్న ప్రితిని పోలియుండెను (47). 
పమధుల చేతిలో అనేక రాక్షసులు, రాక్షసులు చేతిలో అనేక 
గణములు సంహరింపబడిరి. వారి రక మాంసముల బురదతో 
నిండి భూమి యొక్క ఉపరితలము కాలుపెట్టుటకు వీలులేనిదై 
ఉండెను (48). పమధులచే సంహరింపబడిన రాక్షసులనందరినీ 
నుక్రాచార్యుడు మృతసంజీవని యొక్క బలముచె పలుమార్లు 
యుద్దములో మరల [బతికించుచుండెను (49). గణములందరు 
వారిని చూచి కంగారుపడి భయపీడితులై శుక్రుని ఆ కార్యమును 
గూర్చి దెవదెవుడగు శివునకు విన్నవించిరి (50). 


తయుతాా భగవాన్నుదశ్చకార కోధముల్పణమ్‌ | భయం కరోతి 
రౌ[దశఎ బభూవ ప్రజ్వలన్‌ దిశః || 51 


అధ రుదముఖాత్కృతా బభూవాతీవ భీషణా | తాల జంఘాదరీ 
వక్తా స్తనాపీడిత భూరుహా || 52 


సా యుద్దభూమిం తరసా ససాద మునిసత్తమ | విచచార 
మహాబీమా భక్షయంతీ మహాసురాన్‌ || 53 


అధ సా రణమధోే హి జగామ గతబీ(రుతమ్‌ | యతాస్తే సంవృతో 
దైత్యవరేందైస్సు హి భార్గవః || 54 


స్వతేజసా నభో వ్యాప్య భూమిం కృత్వా చ సా మునే | భాగవం 
స్వభ##గ ధృత్వా జగామాంతర్హితం నభః || 55 


విదుతం భాగవం దృష్టా దాత్వస్తెన్య గణాస్తథా | పమలాన వదనా 
యుద్రాన్నిర్లగ్ముర్యుద దుర్శదాః || 56 


అధో%భజ్యత దైత్యానాతం సేనా గణ భయార్సితా | వాయువేగహతా 
యద్వతర్సకీర్ణా తృణ సంహతిః || 57 


ఆమాటలను విని రుద్రభగవానుడు తీవమగు కోపమును పొందెను. 
ఆయన మిక్కిలి రౌదాకారమును పొంది భయమును గొల్పెను. 
ఆయన తన తేజస్సుచె దిక్కులను మండునటు చేసెను (51). 
అపుడు రుదుని ముఖమునుండి అతెభయంకరమగు కృత్య 
(కుదశకి) ఉదృవించను. తాటి చెట్లు వంటి పిక్కలు, 
పర్వతగుహవంటి నోరుగల ఆమె తన స్తనములతో వృక్షములను 
చూర్ణము చేసెను (52). ఓ మహర్షి! ఆమె వెంటనే యుధభూమికి 
చేరుకొని అతి భయంకరాకారముతో మహారాక్షసులను భక్షి సూ 
సంచరించెను (53). అపుడామె యుదమధ్యములో 
రాక్షస్మశ్రేషులచే చుట్టు వారబడిన శుక్రుడు ఉన్న సానమునకు 
ఫీ ఘముగా నిరయముగా చేరెను (54). ఓ మునీ! ఆమె తన 
తేజస్సుతో ఆకాశమును నింపి, తాను నడిచిన భూభాగమును 
(బద్దలు కొట్టి, భారవుని ఒడిసి పట్టి ఆకాశములోనికి ఎగిరి 
అంతర్జానమాయిను (55). యుదమునందు మదించియున్న 
రాక్షస సైనికులు యుదరంగమునుండి భార్గవుడు 
అంతరితుడగుటను గాంచి మాడిపాయిన ముఖములు గల వారై 
యుదమునుండి వెనుదిరిగిరి (56). అపుడు తుఫాను గాలిచే 
ఎగురగొట్టబడి గడిమోపు చెల్లాదెదరైన తీరున, పమధగణములచే 
పీడింపబడిన రాక్షససేన భయముతో చెల్లాచెదరయ్యును (57). 


భగ్నాం గణభయాద్ర్దెత్యసనాం దృష్వ్వాత్యమర్షితాః | నిశుంభశుంభా 
సనానౌ కాలనమిశ చుకుశుః || 58 


తయస్తే వరయామాసుర్గణసేనాం మహాబలాః | 
ముంచంతశ్శరవర్షాణి పావృషీవ బలాహకాః || 59 


తతో దాత్యశరౌఘాస్తే శలబానామివ వ్రజాః | రురుధుః ఖం 
దిశస్సర్వా గణసేనామపంపయన్‌ || 60 


గణాశ్శరశ #*#తెర్సిన్నా రుధిరాసారవర్థిణః | వసంతకింశుకాభాసా న 
పాజానన్‌ హి కించన || 61 


తతః ప్రభగ్నం స్వబలం విలోక్య నంద్వాది లంబోదర కార్తికేయాః | 

త్వరాన్వితా దైత్యవరాన్‌ ప్రసహ్య నివారయామాసురమర్తణాస్తే || 62 

ఇతి (శీ శివమహాపురాణములో రుద సంహితయందు యుధఖండే 
పమధగణాసురయుధ వర్ణనం నామ వింశో %ధ్యాయః (20). 


గణముల బయము వలన చెల్లాచెదరైన రాక్షస సేనను చూచి 
సేనానాయకులగు శుంభనిశుంభులు మరియు కాలనేమి మిక్కిలి 
కోపించి కేకలను వేసిరి (58). మహాబలవాలురగు వారు ముగ్గురు, 
వర్గ్షాకాలమునందు మేఘములు వలా, గణసైన్యముపై బాణవృష్టని 
కురింపంచి ఆ సైన్యమును నిలువరించిరి (59). అపడ ఆ 
రాక్షసుల బాణసనమూహములు మిడతల దండుల వలె ఆకాశమును 
అన్ని దిక్కులను కప్పి వేసి పమధగణసైన్యము వణికి వోవునట్లు 
చేసినవి (60). అసంఖ్యాకములగు శరములచే చీల్చివేయబడిన 
గణములు రక్తమును (పప్రవాహముగా వర్షించి వసంతకాలము నందలి 
కింశుకవృక్షములను బోలి యుండిరి . వారికి ఏమి చేయవలెనో 
తోచలేదు (61). అపుడు నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి 
మొదలగు గణాధ్యక్షులు తమ సైన్యము చెలాచదరు 
ఆగుచుండుటను గాంచి మిక్కిలి కోపించి తొందరపడి ఆ 
రాక్షసవీరులను బలముగా ఎదుర్కోని అపివేసిరి (62). 


శి శివమహాపురాణములోని రుదసంహితయందు యుద్దఖండలో 
పమధగణరాక్షస యుద్రవర్షనమన ఇరువదియవ అధాయము 
ముగిసినది (20). 


